సేకరణ: కిరణ్‌ A. 


| క 


9}n}nsu| adA| ౮౦10 


iron Type Institute 


శ్రీ గణనామకాష్టకమ్‌ లా భాలార్భముతో ల 


01. ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభమ్‌; 
లంబోదరం విశాలాక్షం వందే: హం గణనాయకమ్‌॥। 


ఎకదంతము కలిగినవాడు, పెద్ద శరీరము కలవాడు, మలచబడిన స్వర్ణరూపుడు, 
పెద్దదైన ఉదరము కలవాడు, విశాలమైన నేత్రములు కలవాడు, శివ గణములకు 
నాయకుడైన శ్రీ మహా గణపతిని ప్రార్థిస్తున్నాను. 


02. మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్‌। 
బాలేందు(సుకలాశకలం మౌళౌ వందే హం గణనాయకమ్‌॥ 


ముంజ గరిక, జింక చర్మముతో అలంకరించబడిన నడికట్టు కలిగి, నాగ 
యజ్ఞోపవీతం ధరించి, బాలచంద్రుని శిరసున ధరించినవాడు, అయిన గణనాయకునికి 
నమస్కరిస్తున్నాను. 


03. చిత్రరత్న విచిత్రాంగ చిత్రమాలా విభూషితమ్‌। 


కామరూపధరం దేవం వందే౭ హం గణనాయకమ్‌॥। 

చిత్ర విచిత్రమైన, ప్రకాశవంతమైన ఆభరణములచే (ప్రకాశించు వాడు, వివిధ 
వర్ణముల పుష్పమాలలను ధరించినవాడు, ప్రకాశవంతమైన, స్పష్టమైన స్వరూపము 
కలవాడు అయిన గణనాయకునికి నమస్కరిస్తున్నాను. 


04. గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితమ్‌। 


Kiron Type Institute 


Fe గ 9.3 3 
దధరా తెరా ఇరాని ఈశ 
౨౦౮౬౦ ల 3౪౪ లం 


పాశాంకుశధరం దేవం వందే హం గణనాయకమ్‌।। 


గజ ముఖము కలిగినవాడు, దేవతలందరిలో న్రేష్టుడు, చాటలవంటి చెవులు 
కలవాడు, పాశమును అంకుశమును ధరించినవాడు, అయిన శ్రీ మహా గణేశునికి 
నమస్కరిస్తున్నాను. 


05. మూషకోత్తమమారుహ్య దేవాసుర మహాహవే,। 
యోద్దుకామం మహాపిర్యం వందేః హం గణనాయకమ్‌॥। 


మహా మూషికమును అధిరోహించినవాడు, దేవతల చేత, అసురుల చేత 
ఆరాధించబడేవాడు, మహాయోధుడు, మహా వీరుడు అయిన శ్రీ మహాగణాధిపతిని 
ప్రార్థిస్తున్నాను. 


06. యక్షకిన్నరగంధర్వ సిద్ద విద్వాధరైస్సదా। 
సూయమానం మహాబాహుం వందే౭ హం గణనాయకమ్‌॥ 


అందరిలోనూ అధికుడై, యక్షులు, కిన్నరలు, గంధర్వులు, సిద్దులు, విద్వాధరులు 
మొదలైన వారిచే ఆరాధింపబడే శ్రీ మహా గణనాయకునికి నమస్కరిస్తున్నాను. 


07. అంబికా హృదయానందం మాతృభిఃపరివెష్టితమ్‌। 
భక్తప్రియం మదోన్మత్తం వందే౭ హం గణనాయకమ్‌! 


తల్లియైన అంబికా దేవికి ఆనందమును కలిగించే వాడు, తల్లి ఒడిలో ఆమె 
పర్యవేక్షణలో ఉండువాడు, భక్తుల పట్ల ఇష్టుడు, మదోన్మత్తులకు అయిష్టుడు అయిన 
శ్రీ మహా గణనాయకునికి నమస్కరిస్తున్నాను. 


Kiron Type Institute 


. సర్వ విఘ్నకరం దేవం సర్వవిఘ్న వివర్జితమ్‌। 
సర్వసిద్ది ప్రదాతారం వందే హం గణనాయకమ్‌। 


సకల విఘ్నములను తొలగించువాడు, సకల విఘ్నములను వివర్ణించువాడు, 
సకల అభీష్టములను నెరవేర్చువాడు, అయిన శ్రీ మహా గణనాయకునికి నమస్క 
రిస్తున్నాను. 


09. గణాష్టకమిదం పుణ్యం యః పరేత్పతతం నరః। 
సిద్వంతి సర్వకార్యాణి విద్యావాన్‌ ధనవాన్‌ భవెత్‌!। 


ఈ గణనాయక అష్టకమును అకుంఠిత భక్తితో ఎవరు స్మరిస్తారో, వారి సమస్త 
కార్యములు శెఠపర్స్‌ వారు విద్యావంతులు ధనవంతులుగా వర్ణిల్లుతారు. 


- - ఇతి*ల్రీ గణనాయకాష్టకం ” సంపూర్ణమ్‌ - - 


Kiron Type Institute 


౨1011906 adA] uouly 


iron Type Institute 


ఇ 
న 


ల. 


శ '(ఎక్షడైనా తప్పులు ఉంటే సహృదయటుంతో తేలియజ్రేయవలస్‌నదిగా మనవి=944 044 56650, 994 994 1400) 


